విద్యా విధానాన్ని ఇప్పటికైనా అర్దం చేసుకుందాం 


34 యేళ్ళ సుధీగ్గ విరామం తరువాత, కేంద్ర ప్రభుత్వం దేశానికి ఒక నూతన జాతీయ విద్యా విధానాన్ని 
పరిచయం చేసింది. అప్పటికి ఇప్పటికీ ప్రపంచం ఎంత మారిపోయిందీ వేరే చెప్పనవసరం లేదు. 1986 లోనే 
మొదటిసారిగా రైల్వేల్లో కంప్యూటర్లతో టికెట్లను జారీ చేయటం మొదలుపెట్టారు, 1990 నాటికి కానీ సాఫ్ట్వేర్‌ 
పార్కు రాలేదు, అంతర్జాలం అన్న మాటకు అర్ధం లేదు. సెల్ఫోన్లు అంటే ఏంటో కూడా తెలియదు. సర్కారీ 
బడిలో విద్య, సర్కారీ ఉద్యోగాల్లో కలువు తప్పు విద్యా ఉద్యీగ రంగాల్లో ఇతర అవకాశాలు లభించటం కద్దు. 
అటువంటి పరిస్థితుల్లో రూపొందిచబడ్డ అప్పటి విద్యా విధానం, ఇన్నేళ్లుగా మన దేశ కేంద్ర, రాష్ట్ర 
ప్రభుత్వాలకు దిశానిర్దేశం చేసింది. నైపుణ్యం కలిగిన, సుశిక్షితమైన శ్రామిక, ఆర్దిక శక్తిగా భారతదేశం 
ఎదగడానికి ఈ విధానమే పునాది అయ్యింది. కానీ ప్రస్తుత 21వ శతాబ్ద సవాళ్ళకు, ప్రత్యేకించి కరుడుగట్టిన ఈ 
పోటీ ప్రపంచాన్ని నెగ్గుకొచ్చే విధంగా మన భవిష్యత్‌ తరాలను తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 
స్వావలంబన, స్వయం ఉవాధి, శాస్త్ర, సాంకేతిక పరిశోధనా జిజ్ఞాసలే ప్రధానంగా ఇటీవల మన ప్రధానమంత్రి 
ఆవిష్కరించిన ఆత్మనిర్భర్‌ భారత్‌ స్ఫూర్తికి అనుగుణంగా నిర్దేశించుకున్న లక్ష్యాలని చేరుకేవటానికి ఒక కత్త 
విద్యా విధానం ఎంతో అవసరం. 


తరగతులే విద్యా పరమపద సోపానాలు 


నూతన విద్యా విధానం దేశీయ దృక్పధంతో కూడిన విద్యా వ్యవస్థ కేసం విస్తృతమైన బాటను చూపిస్తోందనే 
చెప్పాలి. విద్యావ్యాప్తి, సమానత్వం, మానవ విలువలు, పౌర భాద్యతలు, ధర్మ నిరపేక్షత మరియు కీయాశీలక 
జ్ఞాన సముపార్టలనే గీటురాళ్లుగా మార్చుకుని, 2040 వ సంవత్సరానికి ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా వ్యవస్థ 
కలిగిన దేశాంగా భారతదేశాన్ని నిల్హేందుకు ఈ నూతన విద్యా విధానం రూపొందించబడింది. అయితే 
సంస్కరణలంటూ ఎన్ని చర్యలు చేపట్టినా అవి తరగతి గదిలో మార్పును తెస్తేనే వాటిని సంస్కరణలుగా 
చూడాలి. తరగతి గదిలో మార్చు అంటి, డిజిటల్‌ లెర్నింగ్‌, అందమైన బల్లలు, పటిష్ట భవనాలు లాంటి భాతిక 
మార్చులనే కాకుండా ఉపాధ్యాయ శిక్షణా, వారి నిరంతర వృత్తి నైపుణ్య వికాస కార్యక్రమాలు, విద్యార్దుల్లో 
బహుముఖ ప్రతిభ పాఠవాలను గుర్తించటం, విద్యార్ధి గ్రహణ శక్తిని, విజ్ఞాన సముపార్దనను, ఆసక్తిని 
మెరుగుపరచడం అనే మార్పులను తీసుకురావాలి. విద్యా ప్రణాళికా చట్రం (Curriculum Framework) 
ప్రకారంగా మనం సిలబస్‌ ను తయారు చేసి, పాఠ్య పుస్తకాలను ముద్రించి ఇచ్చినా అవి విద్యార్థుల మనసుల్లోకి 
వెళ్లాయా, విద్యార్థులు శ్రద్ధ కనబరుస్తున్నారా, వారు పాఠ్యాంశాలలో నిమగ్నమయ్యేలా ఉపాధ్యాయులు 
విశదీకరిస్తున్నారా అనేదే ముఖ్యం. ఉపాధ్యాయ--విద్యార్గుల సంబంధంలో అత్యంత కీలకమైన అంశం, 
ప్రస్తుతానికి వివాదంలో ఉన్న అంశం బోధనా మాధ్యమం. 


విద్యా విధానంలో బోధనా మాధ్యమ ప్రాముఖ్యత 


నూతన జాతీయ విద్యా విధానం మళ్ళీ అమ్మ భాష బోధనా మధ్యమమే శాస్త్రీయమని, సహేతుకమని, శ్రేష్టమని 
కుండబద్దలు కట్టింది. ఇటీవల రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కూడా మునుపెన్నడూ లేని విధంగా అత్యంత 


సమగ్రమైన తీర్చును ఇస్తూ మాతృభాషనే భోదనా మధ్యమంగా కినసాగించాలని తేటతెల్లం చేసింది. విద్యా 
హక్కు చట్టంలోని సెక్షన్‌ 29 లో బోధనా మాధ్యమం గురించి విశేషంగా పొందుపరిచారంటే, భోదనా మధ్యమం 
కూడా కరిక్యులంలో అత్యంత కీలకమైన అంశమనే కదా. కానీ “a5 far a5 practicable” అన్న పదాల్ని 
వాడటం భిన్న అభిప్రాయాలకు తావిచ్చింది. ఆంగ్ల మాధ్యమ అనుయాయులు దీనిని వాడుకుంటూ, 
మాతృభాష మాధ్యమమే ఉండాలన్న అవసరం లేదంటూ పెడర్ధాలు లాగారు. ఇప్పుడు కూడా నూతన 
జాతీయ విద్యా విధానంలోని సెక్షన్‌ 4.11 లో మాతృభాషా మాధ్యమంలోనే కనీసం 5వ తరగతి దాకా బోధన 
జరగాలని, 8వ తరగతి వరకు కూడా బోధనా మాధ్యమం మాతృభాషగానే ఉంచటం మేలని చెప్తే, “Wherever 
possible” త ఆ వాక్యం యొదలుపెట్టారని, సన్నాయి న్‌క్కులు నక్కుతున్నారు. “ఏ భాషను మేము ప్రజలపై 
రుద్దము” అని సెక్షన్‌ 4.13 లో త్రిభాష సూత్రంపై చెప్పిన విషయాన్ని, బోధనా మాధ్యమానికి ఆపాదించి, 
మోకాలికి బోడిగుండుకు లంకె వేస్తున్నారు. మాతృ భాష బోధనా మాధ్యమం గురించి ఏం రాశారో చెప్పకుండా 
కేవలం తమకు నచ్చిన ఇలాంటి పదాలనే సందర్భం లేకుండా చదివి ప్రజలను పక్కదీవ పట్టిస్తున్నారు. 


నిపుణుల నివేదికలే తిమిరాంతకాలు 


నిజానికి విద్యా హక్కు చట్టంలోని “29 far 28 practicable” అన్న పదానికి సర్వీన్నత న్యాయస్థానం ఎలాంటి 
భాష్యం చెబుతుందే మన రాష్ట్ర ప్రభుత్వ కేసు విషయంలో వేచి చూడాలి. కానీ ఆ పదాలు వాడటానికి మూలం 
కెత్త జాతీయ విద్యా విధానంలో, ఆ మునుపటి డ్రాఫ్ట్‌ విద్యా విధానంలో స్పష్టంగా తెలిపారు. విద్యా విధానంలోని 
సెక్షన్‌ 4.11 మొదటి వాక్యం నుంచి చదివితే, మన రాష్ట్రంలో స్థానిక భాషగా ఉన్న తెలుగు మాతృభాషగా లేని 
వారికి కూడా, వారి మాతృభాషలోనే పాఠశాల వసతులను ఏర్పాటు చేయటం అవసరమని చెప్పారు. అంటే 
ఎవరి ఇంటి భాషలో వారు చదువుకేవటమే అత్యుత్తమం అని నిపుణులైన విధాన కర్తల అభిప్రాయం. 
భారతదేశంలోని భాషా వైవిధ్యం దృష్ట్యా, పాలన వ్యయ ప్రయసల దృష్ట్యా కుదరని పక్షంలో వారిని స్థానిక 
భాషా మధ్యమంలో చదివించాలి. అందుకేసం అలాంటి విద్యార్థులు ఉన్న పాఠశాలలో ద్విభాషా (విద్యార్థుల 
అమ్మ భాష, స్థానిక భాష) బోధనను పెంపొందించాలని అన్నారు. ద్విభాషా అంటే మనకు ఇక్కడ కేయ- 
తెలుగు, సవర-తెలుగు, తమిళం-తెలుగు, ఒరియా-తెలుగు, కన్నడం-తెలుగు ఇలా ద్విభాషల్లో మాట్లాడగలిగి, 
బోధించగలిగే వనరులను పెంపోదించాలి అన్నది విద్యా విధాన సారాంశం. అంతే కానీ ఆంగ్ల-తెలుగు లను 


ద్విభాషలుగా వాడాలని కాదు. 


ఇలాంటి విషయాల్లో భేదాభిప్రాయాలు, అపోహలు తలెత్తినపుడు విధాన కర్తల ఆలోచనలను పరికించాలి. ఏ 
ప్రభుత్వ విధానమైనా, ఆయా రంగాల్లో దేశానికి లక్ష్యాలను నిర్దేశించి, నడవలసిన బాటను చూపించి, 
కావలసిన వనరులను తెలియచెప్పుంది. ప్రభుత్వాలు ఈ విధానాలను ప్రభుత్వ అధికార గణంతో కాకుండా 
ఆయా రంగాల్లో అపార అనుభవం కలిగిన నిపుణులతో, సమాజంలోని మేధావులతోనూ విధానాల 
రూపకల్పన చేయిస్తుంది. ఇలాంటి విధానాలు న్యాయ పరిభాషలో స్వయంగా ఒక చట్టమో, ప్రభుత్వ ఆదేశమో 
కాకపోయినా, ప్రభుత్వం నియమించిన విశేషజ్ఞల నివేదికగా, ప్రభుత్వం ఆమోదించిన నివేదికగా రమారమి ఒక 
చట్టానికి ఉన్నంత ప్రాధాన్యం సంతరించుకుంటుంది. విధానంలోని అంశాలను అమలుపరచాల్సిన బాధ్యత 
కూడా ఖచ్చితంగా ప్రభుత్వం పైనే ఉంటుంది. దానికేసం అవసరమయ్యే ఆదేశాలను, విధులను ఇంకా చట్ట 


సభలలో రాజ్యాంగ సవరణలను, చట్టాలను కూడా ప్రభుత్వాలు సాధించుకుని విధాన సూచనలు 
అమలుపరచాలి. పూర్వ జాతీయ విద్యావిధాన ఉద్దేశాల సాకారం కేసం, ఉచిత-నిర్భంద ప్రాథమిక విద్యను, 
పౌరుల ప్రాథమిక హక్కుగా రాజ్యాంగ సవరణ చేశారు, విద్యా హక్కు చట్టం తెచ్చారు కదా. 


కార్యాచరణలో చిత్తశుద్ది 


రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో ఉన్న కారణాన విద్యా విధాన అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు 
కూడా తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలి. నిజానికి స్థానిక ప్రభుత్వాలు పూనుకుంకేనే ఏ విధాన 
లక్ష్యాలనైనా సాధించగలిగేది. కేంద్ర సలహా సంఘంలో సభ్యులుగా రాష్ట్ర విద్యా శాఖ అమాత్యులు, 
కార్యదర్శులు సలహా సంఘం సమావేశాల్లో పాల్గొంటారు. తమ సూచనలను సందేహాలను వెలిబుచ్చుతూ 
సమాఖ్య స్పూర్తితో జాతీయ విద్యా విధానాన్ని ఆమోదిస్తారు. ఇప్పుడు కూడా గత సెప్టెంబర్లే జరిగిన సలహా 
సంఘం సమావేశంలో మన రాష్ట్ర మంత్రివర్యులు తమ అభిప్రాయాల్ని, సూచనలను తెలియజేశారు. ఒక్కసారి 
జాతీయ విద్యా విధానం సర్వ సమ్మతంగా తయారయ్యాకా, ఆమోదించిన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తుచ 
తప్పకుండ పాటించాలి. కిత్త జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా మన రాష్ట్రంలో ఇప్పటికే జరుగుతున్నా 
సంస్కరణలను ఖచ్చితంగా స్వాగతించాలి. కానీ ఇందాక చెప్పుకున్నట్లు, వ సంస్కరణాలైనా, తరగతి గదిలో 
గుణాత్మక మార్చును తీసుకువస్తేనే అది స్వాగతించాల్సిన విషయం. అందుకే ఇల్లు అలకగానే పండుగ 
కాదనట్లు, నూతన విద్యా విధానాన్ని కేంద్ర మంత్రిమండలి ఆమోదించినంత మాత్రాన మనకు మార్పులు ఏం 
కనపడవు. ఈ విధానాన్ని అర్థంచేసుకుంటూ, విధానం రూపొందించిన విశేషజ్ఞల అభిప్రాయాల్ని గౌరవిస్తూ 
వాటిని అమలులోకి తేవడంలో ప్రభుత్వాలు చిత్తశుద్ది కనబరిస్తేనే వాటి లక్ష్యాలు నెరవేరతాయి. 


a AR 
డా. నందివెలుగు ముక్తేశ్వరరావు 
విశ్రాంత ఐఏఎస్‌ 


Email: nandivelugu@yahoo.co.in 


Ph: +919491428078 
Add: 


Flat no 301, HariniTowers 


Near Gangamma Temple, Tatayyagunta 
Korramenugunta, Tirupati 


Andhrapradesh-5 17501. 


